(పరిపూర్ణ వాస్తుకు 16 అంశాలు - 12 నమూనాలు) 


జిలా 


వాస్తు యోగం 


(పరిపూర్ణ వాస్తుకు 16 అంశాలు - 12 నమూనాలు) 


సదినుందిలో గుర్తింపుకు విలువైన వస్త్రధారణ ముఖ్యం 
నుదిలో మెదిలే శంకలకు సులువైన వాస్తు ధోరణీ సౌఖ్యం 


రచన 


నల్లబోతుల ప్రసాద నాయుడు 
వాన్లు - జ్యోతిష - సంఖ్యా శాస్త్రవేత్త 
4/250, నవాబు పేట, నెల్లూరు-524 002 ©: 096 నే 2340739. సెల్‌: 94402 75724 


ధన్యవాదాలు 

నా పరిశోధనలకు స్ఫూర్తినిచ్చిన తొలిగురువు, మేనమామ bid శ్రీ బొట్టా రోమానాయుడుగారిని, 
నా జీవితంలో తొలిసారిగా తన అమృతహస్తాలతో సన్మానించి ఆశీర్వదించిన bi du శ్రీ ow బెజవాడ 
గోపాలరెద్దిగారిని, సహృదయమిత్రులు budu శ్రీ వై. కామేశ్వరరావుగారిని, అత్యంత అప్పులు bud శ్రీ 
తుంగా రాజగోపాలరెడ్డిగారిని స్మరిస్తూ... 

నన్ను చైతన్య పరచిన గురువులు శ్రీయుతులు డా॥ నాగభైరవ కోటేశ్వరరావుగారికి, 
భమిడిపాడి రాధాకృష్ణగారికి, కె. రఘురామిరెడ్డిగారికి నమస్మరిస్తూ .... 

నిరంతరం నన్ను ప్రోత్సహిస్తున్న శ్రీయుతులు జి. సత్యమూర్తిగారు, వెన్నెలకంటిగారు, 
పి. రాజేంద్రకుమార్‌గారు (ప్రముఖ సినీ రచయితలు), వల్లభనేని జనార్ధన్‌ గారు, ఎస్‌.వి. కృష్ణారెడ్డిగారు 
(ప్రముఖ సినీ దర్శకులు), ముంగమూరు గోపాల్‌ రెడ్డిగారు (ప్రముఖ నాయకులు), 8.9.0. 
భాన్మరరెడ్డిగారు, POSEY రాజేంద్రప్రసాద్‌గారు (ప్రముఖ పారిశ్రామిక వేత్తలు), రాటకొండ 
సుబ్బరాయుదుగారు (సబ్‌ రిజిస్టార్‌), పైడి అంజయ్యగారు (౬.0. Endowments) 5% శ్రీనివాసరావుగారు, 
(ప్రముఖ న్యాయవాది), శ్రీమతి పైడిపల్లి రమణిగారు (చెన్టై), గోపరాజు రామ్‌మోహన్‌గారు (1.6.41 
Hyd), ఎ.రమేష్‌ గారు (288, Hyd), ఎల్‌. సత్యానంద్‌గారు (నేటి యువతరం హీరోలను నటనలో 
తీర్చిదిద్దుతున్న ప్రముఖ స్టేజి డైరెక్టర్‌ - వైజాగ్‌), వై. శేషగిరీశంగారు, పి. సత్యనారాయణగారు, 
కె. అప్పయ్యశాస్త్రిగారు, యస్‌. సుబ్బారావుగారు, 84. రసూల్‌ అహ్మద్‌ గారు (ఏషియన్‌ పెయింట్స్‌). 

ఈ వుస్తక ప్రచురణకు (ప్రేరేపించిన మిత్రులు మైలవరవు రంగారావుగారు, మోవిడి 
'వెంకటేశ్వరరావుగారు, ఉప్పలపాటి రాజారావుగారు, మరియు వివిధ జిల్లాల నుండి వారి జాతకాలను 
నా పరిశీలనకు పంపి నేను సూచించిన పరిష్మారాలతో శుభఫలితాలు పొంది అభిమానిస్తున్న 
ఎంతోమంది మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ... 

ఎందరో పాఠక మహానుభావుల ముందుకు వస్తున్న ఈ పుస్తకంపై మీ అభిప్రాయాలను 
తప్పక తెలియజేసి, రాబోవు నా రచనలకు మీ ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తున్న 


మీ 
నలగ దూతంంటడ్ల్లూ 


రచయిత కునఐ 


ప్రియమైన పాఠకులకు నమస్సులు. మీ కుటుంబంలో ఒక సభ్యునిగా, సదా మీ శ్రేయోభిలాషిగా 
మీరు తప్పక తెలుసుకోవలసిన కొన్ని నిజాలు మీ ముందుంచుతున్నాను. గృహానికి వాస్తు అవనరమే. 
కాని వాన్తు ఒక్కటే మనిషి జీవితాన్ని ప్రభావితంచేయదు అన్న నత్యాన్ని మీరు గుర్తించాలి. వారి వారి 
జాతక యోగాలు వారికి జరుగుచున్న దశా ఫలితాలు మాత్రమే వారిపై అధిక ప్రభావం చూపుతున్నాయి. 
ప్రతి మనిషికి స్వభావ నమన్యలు - స్థానిక నమస్సులు - ప్రకృతి నమన్యలు అని మూడు 
వుంటాయి. 


Da derdo noo go wr Sind porns Sts gd Doce 
స్వభావంగలవారికి ఆరోగ్యబాధలు రావడం తథ్యం. 

'మన సరినరప్రాంతాల నమన్యలు మన ప్రమేయం లేకుండా. మనమూ అనుభవించాలి 
ఉంటుంది. ఉదాహరణకు ఆయా ప్రాంత వరిధిలో జరుగు లూటీలు, దహనాలు, అల్లర్ల వల్ల వాటితో 
సంబంధంలేని ఆయా ప్రాంతాల వారు కూడ నష్టపోతుంటారు. భోపాల్‌ గ్యాస్‌ లీకేజికి బాధితుల 
గృహవాస్తు లోపంకాదు - ఫ్యాక్టరీ యాజమాన్య బాధ్యతారాహిత్య శావం. గుజరాత్‌ మారణకాండలకు 
సహకరించింది వాన్తు బలం కాదు. మతాల అగ్షిగుండానికి మానవత్వాన్నే OAT పోయగల 
దానవత్వగుణ బలం. 


0 నమస కారణంగా అకస్మాత్తుగా కలుగు భూకంపాలు - అగ్గి ప్రమాదాలు, అతివృష్టి 


కలిగిస్తాయి. ఇలాంటి నమనృలన్షింటికి మన గృహవాస్తు లోపాలే కారణం కాదుకదా! 
వాస్తు పరిపూర్ణముగా ఉన్న గృహాలు అమ్మవలసిన అవసరం ఎందుకు? అదే గృహములో 


ప్రభావం కాదు. ఆ నాయకుని జాతకం, మరియు వారికి జరిగిన దశల ప్రభావం అని గుర్తించాలి. 
'ఏ మాత్రం ఆదాయ వనరులు లేని రోజుల్లో వాస్తుకు విరుద్ధంగా ఉన్న గృహాల్లో నివసిస్తూ 
అంతంతమాత్రం జీవితాన్ని అనుభవిస్త్యూవారి కాతక - దశ - యోగ బలంతో ఉన్నతస్థితికి చేరిన 
ఎంతోమంది ప్రముఖుల్ని అన్ని రంగాలలో మీరు చూడవచ్చు. ఉదాహరణకు సినీ పరిశ్రమలో ఈనాడు 
ఉస్షతస్థితిలో ఉన్న ఎంతోమంది మొదట వాస్తుకు విరుద్ధమైన గృహాల్లో నివసించిన వారే. ఈ కోవలో 
ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, అధికారులు, ఇంకా ఎంతోమందిని చేర్చవచ్చు. 


మీరు గ్రహించవలసింది ఏమిటంటే MLA పంచెలు కట్టిన ప్రతివారూ MLA లు కాలేరు. ఒకే 
న San eae 2 రల పతక eet toes నలా మంబ వాను వన్న 
గృహాల్లో నివసించే ప్రతివారు ఆస్థిపరులు కాలేరు. 

'మీరు పాటించే వాన్తు అంశాలు మీ గృహానికి మీరు Spo ఒక చక్కని అమరిక. అనివార్య 
కారణాల వల్ల మీరు గృహాన్ని అమ్మదలచినపుడు వాస్తు OES చూపించి మీ గృహం యొక్క ధరను 
తగ్గించి అతి చౌకగా కొనడానికి ముందుకు వచ్చే మహామేధావుల బారి నుండి తప్పించుకొనే ఒక కవచం. 

మీ జాతక ప్రభావంతో మీకు కల్లిన యోగాలతో మీరు అభివృద్ధి చెందుచున్నారు. జాతకబలం 
నంపూర్ణంగా కలిగియున్న వారే విశేష అదృష్ట వంతులు, ధనవంతులు కాగలరు. అంతే కాని స్వర్ణ 
ప్రభావం చూపించు వాస్తును ఆధారం చేనుకొని మీ జీవితంలో కలుగు కష్ట నష్టాలు, ఆరోగ్య ఆర్థిక, 
'బాధలు అన్నీ మీరున్న గృహ వక్రవాన్తు దోషం అని వాటిని సరిచేసి మీ నమనృలన్నీ తొలగిస్తామంమా 
కొంతమంది వాన్లు పండితులు హంగు - ఆర్జాటాలతో వేలకువేలు ఫీజులతో మిమ్మల్ని దోపిడీ చేస్తూ, 
gE నక నా మా రు 
వాస్తు దోష నివృత్తికి ఆ మార్పులు - ఈ చేర్చులంటూ మీరు ధన వ్యయం కల్లించుకొనుట వ్యర్థం. 
వాస్తవాల్ని మార్చలేని వాస్తుకు కొన్ని ఉదాహరణలు : 

వాస్తు పరిపూర్ణంగా ఉన్న గృహాల్లోని ప్రభుత్వోద్యోగులు రిటైర్‌ కాకుండానే జీవితకాలం సర్వీసుల్లోనే 
'కొననాగగలరా? లేదు. ఇది ప్రభుత్వ చట్టాలపై మరియు ఉద్యోగుల నైతికప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. 

వాస్తు పరిపూర్ణంగా ఉన్న గృవోల్లోని వారినంతానం అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నత 
విద్యా వేత్తలు కాగలరా? కాలేరు. జన్మతః వారికి BRO ప్రతిభాపాటవాలు వారి వారి అభిరుచి, ఆశయాలు, 


వారిని తీర్చిదిద్దే వాతావరణఅంశాలు ముఖ్యం. 

వాస్తును నంపూర్ణంగా పాటిస్తే ఒకే రాజకీయ పార్టీ ఎల్లవ్వడూ అధికారాన్ని దక్కించు 
'కుంటుందా? లేదు. ఆపార్టీల అధినాయకుల కాతకయోగాలు మరియు ప్రజలకు ఆ పార్టీలపై ఉన్న 
విశ్వాసం, ప్రజలకు ఉపయోగపడే ఆ పార్టీల విధానాలు, వాటిని అమలుపరిచే నాయకుల తీరుతెన్నులు 
దోహదపడుతాయి. 


దేశంలో అనునిత్యం జరిగే దోపిడీలు - దార్దన్యాలు, దహనకాండలు - మత ఘర్షణలు, మారణ 
పరకలు ఎల్లో రకాల పయ్దకోనాలకున Spsiges లంద మానిటకంగా అర్థకంగా Agni 
వారియొక్క గృహవాస్తు దోషమా? లేక అక్రమంగా, అవినీతిగా, ధనార్జనే ధ్యేయేంగా, దురాగతాలు 
చేస్తున్న వారియొక్క గృహవాన్తు బలమా? ఆలోచించండి. 

మంచి, మానవత్వం, నీతి, నితాయితీమార్లాలను అలవరచుకునే నమాజం..- 


పదహారు అంశాల సారాంశం 


మొదట మీస్థలం హద్దులేడరచుకొని వైబుతిమూలలో ఒక మేకు నాటండి. ఆ మేకు వద్ద 
'మూలమట్టం వుంచి పశ్చిమ హద్దు వెంబడి దారం లాగి వాయువ్యంలో ఒక మేకును, దక్షిణ హద్దు 
వెంబడి దారం లాగి ఆగ్నేయంలో ఒక మేకును నాటండి. ఈ మూలలన్నీ 90° లు ఉండునట్లు 
'చూనుకోండి. తదువరి ఆగ్నేయ - వాయువ్యాల వద్ద మూలమట్టముంచి KA - ఉత్తర ఈశాన్మాలకు 
కొంచెంపెంచుకొన్న స్థలం ఈశాన్యం పెరుగును. స్థల ఈశాన్యానికి మరియు గృహ ఈశాన్యానికి 
'పారుతప్టించి బోరు వేసుకోండి. (నమూనాల్లో గమనించండి) 

గృహా నిర్మాణానికన్నా ముందు ప్రహరీ నిర్మించడం మంచిది. దీన వలన ముఖ్యంగా హద్దుల 
విషయంలో వక్కన్ధలాలవారితో వచ్చ తగాదాలు నివారించవచ్చు. ఆనుకొని ఉండు ఇళ్లకు ఇది 
వర్తించదు. గృహానికి దక్షిణ వశ్చిమాలలో గల ప్రహరీ 96" లు ఉండి తూర్పు ఉత్తరాలలో గల ప్రహరీ 
కొంత ఈశాన్యం సెంవు వుండుట శుభం. దక్షిణ వచ్చిమ ప్రహరీల ఎత్తుకన్నా తూర్పు, ఉత్తర ప్రహరీల 
ఎత్తు తక్కువగా ఉండాలి. 

ఒక శుభదినం చూసుకొని మీ స్థల ఈశాన్య మూల శంకుస్థాపన చేసి గృహ నిర్మాణ టేస్‌మెంటు 
గోడలు దక్షిణం నుండి ఉత్తరానికి, పశ్చిమం నుండి తూర్పుకు పూర్తి చేయండి. గృహనిర్మాణానికి వాడే 
అరువైన మెటీరియల్స్‌ దక్షిణ - వచ్చి దిక్కులలో ఉంచండి. తూర్పు - ఉత్తరాలలో మాత్రం బరువులు 
ఉంచకండి. 

గృహనిర్మాణం దక్షిణ - పశ్చిమ దిక్కుల నరిహద్దుగోడపై చేయరాదు. ఉత్తరం కన్నా దక్షిణం 
BO. తూర్పు కన్నా పడమర వైపు తక్కువ ఖాళీస్థలం ఉండునట్లు చూడాలి. ఏ మాత్రం ఖాళీ లేకుండా. 
పశ్చిమ, దక్షిణాలలో గృహ నిర్మాణం చేయరాదు. వైబుతిలో నిర్మించు Boo గృహంకూడా స్థలానికి 
సరిహద్దుపై నిర్మించరాదు. 


గృహం టీస్‌మెంట్‌ లెవల్‌ తర్వాత లింటల్‌ BSED రాగానే లింటల్‌ నిర్మాణం ఈశాన్యం తగ్గకుండా 
ఆగ్నేయ. వాయువ్య నైబుతులు పెరగకుండా చూడాలి. లింటల్‌ లెవల్‌ తర్వాత గృహము శ్లాట్‌ OSES 
చేరినపుడు ఇంటి మీద శ్లాబ్‌ వేయడమేశాకుండా ఇంటిగోడలు దాటి వేయు శ్లాబ్‌ తూర్పు. ఉత్తరాలలో 
లేకుండా దక్షిణ, వశ్చిమాలలో వేయరాదు. శ్లాబ్‌ నిర్మాణం తర్వాత ద్వారాలు, కిటికీల ఫ్రేమ్స్‌ బిగించి 
వ్వాస్టరింగ్‌ మొదలుపెట్టుతోండి. 


స్వాస్టరింగ్‌ తర్వాత ఫ్లోరింగ్‌ తూర్ను - ఉత్తరం వైపు గదులలో ఫ్లోరింగ్‌ కన్నా దక్షిణ - పశ్చిమ 

వైపు గదులలో కొంచెం ఎత్తుగా, వైయితిగది ఫ్లోరింగు ఇంకాస్త ఎత్తుగా ఉండునట్లు చూసుకోండి. 

గృహం వైబితిగది కన్నా ఈశాన్యంగది వైశాల్యం చిన్నదిగా ఉండాలి. దక్షిణ - పశ్చిమ దిశల గదుల 

వైశాల్యంకన్నా తూర్పు - ఉత్తర గదుల వైశాల్యం తక్కువగా ఉండాలి. 

గమనిక : నిర్మాణం పూర్తి అయిన గృహానికి వాటర్‌ క్యూరింగ్‌ అతి ముఖ్యము. దాన్ని ఖచ్చికంగా 
పాటించండి. 


సింహద్వారాలు ఏర్పాటు చేయునపుడు ఆ దిక్కులను నగభాగం' చేసి తూరు - ఉత్తర 
భాగమునందు ఏర్పరచండి. అనగా తూర్పు - పశ్చిమం వైపు వచ్చ సింహద్వారాలు ఉత్తరం BY వచ్చ 
నరీభాగం నందు దక్షిణ - ఉత్తరం వైపు వచ్చ సింహద్వారాలు తూర్పు వైపుకు వచ్చు నగభాగం నందు 
ఏర్పరచండి. తూర్పు మరియు ఉత్తరములందు ద్వారములు నిర్మించదలచిన దక్షిణ దిక్కున తప్పక 
ఒక ద్వారం ఉంచండి. 

గదులలో దక్షిణ, పశ్చిమ గోడలకు అత్మారాలు ఏర్పాటు చేయండి. కిటికీలు మీకు అనువుగా 
గాలి వెలుతురు బాగా వచ్చునట్లుగా మీకు అవసరమైనన్ని ఏర్పాటుచేసుకోవచ్చు ద్వారాలు, కిటికీలు, 
'అత్మారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండునట్లు ఏర్పాటు చేసిన చూడ ముచ్చటగా ఉంటుంది. 
ద్వారాలు నరినంఖ్యలోనే ఉండాలి బేసి నంఖ్యలో ఉండరాదు అనే పాటింపులు అవసరం లేదు. దానిని 
అతిక్రమించినా జరిగే నష్టమేమీ లేదు. మీకు అవనరం ఉన్నన్ని ద్వారాలు ఉంచుటలో ఏ తప్పూ లేదు. 
ఉత్తర సింహద్వారానికి ఎదురుగా చిన్న గేటు Sueno? పెద్ద గేటు 
తూర్పు సింహద్వారానికి ఎదురుగా చిన్న గేటు ఈశాన్యములో పెద్ద గేటు 
దక్షిణ సింహద్వారానికి ఎదురుగా చిన్న గేటు దక్షిణ ఆర్మేయములో పెద్ద గేటు 
Sah సింహద్వారానికి ఎదురుగా చిన్న గేటు పశ్చిమ వాయువ్యములో పెద్ద గేటు వుంచి పెద్ద గేట్లు 
మూసి వుంచకుండా నిశ్శము వాడుకలో ఉంచండి. మీ స్థలం ఉత్తర - తూర్పు ఈశాన్యాలు చూస్తున్న 
మరియు పశ్చిమవాయువ్య - దక్షిణఆగ్నేయ దిశలు చూస్తున్నపుడు ఆ దిక్కున ఒక గేటు ఏర్పాటు 
చేయండి. ఆగ్నేయం బ్లాకు స్థలానికి దక్షిణ ఆగ్నేయములో ఒక గేటు ఏర్పాటు చేయండి, ఆగేయం 
బ్లాకు అనగా తూర్పు మరియు దక్షిణ దిశలందు రోడ్డు కలిగిన మొదటి స్థలం. 


పూజ గది తూర్పు - తెత్తర దిశలందు ఎక్కడైనా నిర్మించుకోవచ్చు పూజచేయువారి ముఖం 
eos eas 
నన nya 


వంట గదిని ఆగ్నేయం మూలగా నిర్మించుకోండి. అవసరాన్ని OH వాయువ్యం, నైబుతి 
గదులలో కూడా నిర్మించుకోవచ్చు వంట చేయువారి ముఖము తూర్పుకు అభిముఖంగా ఉండాలి. 
Sob కోనం నిర్మించే అరుగులు తూర్పు గోడలకు తగలకుండా మూడు అంగుళాలు ఖాళీ వదిలి 
= 


మరుగుదొడ్లు ఆగ్నేయ - వాయువ్యాలలో ఉండటం చాలా మంచిది. మరుగుదొడ్డి గుంటలు 
'కూడా ఆగ్నేయ - వాయువ్యాలలో ఏర్పాటు చేయాలి. ఆగ్షేయములో మరుగుదొడ్డి గోడలు ప్రధానగ్యహానికి 


సరిహద్దు వెంబడి దక్షిణ ఆగ్నేయం ద్వారా బయటకు పంపండి. వశ్చిమసింహద్చారం గృహంలోని వాడుకనీరు 
ఈశాన్యానికి వంపి ఉత్తరసరిహాద్దు వెంబడి పశ్చిమ వాయువ్యం ద్వారా బయటకు పంపండి. వాడుక నీటిని 
దక్షిణ - పశ్చిమ నైయితుల నుండి మరియు ఉత్తరవాయువ్యం, తూర్జుఆరేయం నుండి బయటకు పంపకండి. 


opt csegnenre 
Pil cng ope డ్‌. 
నిర్మించి దానిపై ట్యాంకు నిర్మించండి) వాటర్‌ నంప్‌లు ఈశాన్యం లేక తూర్పు, ఉత్తరాలలో ఏర్పాటు చేయాలి. 


గ్యవానికి తూర్పు. వెక్తరం వైస్తుఅరుగులు గృహం SPO తవల్‌ కన్నా పల్లంగా దక్షిణ, 
SH వైపు అరుగులు గృహం Mook లెవల్‌ కన్నా ఎత్తుగా ఉండాలి. గృహానికి దక్షిణ, పశ్చిమంలో 
అరుగులు లేకుండా ఉత్తరం, తూర్పులో నిర్మించకండి మరియు అరుగులు గృహంపారు దాటకుండా 
నిర్మించండి. 


ఫలానా దిక్కు, ఫలానా మూలలో మాత్రమే తులసికోట నిర్మించాలి అనునది ముఖ్యం కాదు. ఆ 
'దివృకషధగుణాల్ని మర్చిపోకుండా గుర్తుచేసుకోవడం అతి ముఖ్యం. 


స్థలానికి ఉత్తర ఈశాన్యం, తూర్చుఈశాన్మములు - దక్షిణగ్నేయ, పచ్చిమవాయువృ వీధి పోట్లు 
మంచివి. తూరు ఆగ్నేయం, దక్షిణ నైబుతి, పశ్చిమ Sao, ఉత్తర వాయువ్యం వీధి పోట్లు మంచివి 
కావు. ప్రధాన గృహానికి ఏ వీధి పోటు రాకూడదు. వీధిపారుకు లోబడి ప్రధాన గృహం నిర్మించుకోవాలి. 


మీరు ఆచరించే ఈ పదహారు వాస్తు అంశాలు ఒక స్కూల్లో చదివే విద్యార్థులందరూ ఒకే 
యూనిఫాం ధరించినట్లుగా ఒక నమాజంలో జీవించే గృహన్థులుగా మీధు నిర్మించే గృహాలకు 
'ధరింపజేస్‌ ఒక యూనిఫాం మాత్రమే. పాత గృహాలవారు మీరు భావిస్తున్న వాన్తు దోషాలు మిమ్మల్ని 
కలవరపెడుతుంటే వాటి మార్జుల, చేర్చుల కోసం అనవనరంగా ఖర్చులు పెట్టి కొత్తగా అర్థకభారాల్ని 
'మోయకండి. మీ అనుమానాల నివృత్తికి. మీ నమన్యల పరిష్కారాలకి ప్రతి ఆదివారం నేను అందించు 
“ ఉచిత వాన్లు కౌన్సిలింగ్‌ సౌకర్యం " పాందుటకు సంప్రదించండి. గుల్‌ నెం94402 75724) 


గృహనిర్మాణానికి మహర్షులు సూచించిన ఏకాదశ వర్గులలో ఈ క్రింద కనబరచిన 2 

'వర్గులను మాత్రం పాటించుట శ్రేష్టం. 
1.ఆయం 2. దిక్పతి 

ఈ రెండు వర్గులను తెలునుకొనుటకు ముఖ్యమైనది ఇంటి వైశాల్యం. దీనినే క్షేత్రవదము. 
అందురు. దీనిని ఇంటియొక్క గోడల వెలుపల కొలతలతో పరిగణించవలెను. మీరు నిర్మిస్తున్న గృహం 
యొక్క పాడవును వెడల్కచే గుణించిన వైశాల్యం వచ్చును. 

పొడవు ౫ వెడల్పు = వైశాల్యం. 

వైశాల్యాన్ని 9చే గుణించి వచ్చిన విలువను BS భాగించగా వచ్చు శేష నంఖ్య ఆయములను 

- దిక్టృతులను సూచించును. 


'ఆయములు దిక్వతులు 
1. శేషం వచ్చిన ధ్వశాయం 1. శేషం వచ్చిన OE ఇంద్రుడు 
౩ శేషం వచ్చిన సింహాయం ౩. శేషం వచ్చిన దిక్టతి యముడు. 
6 శేషం వచ్చిన వృషభాయం క శేషం వచ్చిన దిక్టతి వరుణుడు 
7. శేషం వచ్చిన గజాయం 7 శేషం వచ్చిన ogo కుటేరుడు 


కావున శేషములు 1-3-5-7 వచ్చనట్లుగా మీ గృహ వాడవు - వెడల్పలను నరిచేస్తుకొనవలెను. 
గమనిక : వైశాల్యం కొలతలు ప్రధాన గృహం కట్టుబడి ఏరియాకు మాత్రమే వర్తించును. 

మెట్లు - ఫోర్టికోలు - బాల్కనీలు, పై అంతన్థుల నిర్మాణాలకి, గృహ ఆవరణలో నిర్మించు. 
'మిగతావాటికి పరిగణించవలనిన అవసరంలేదు. మీరు నిర్మించు గృహం చిన్నదైనా పెద్దదైనా పై 
రెండు వర్గులు మాత్రం తప్పక పాటించండే. 


పన్నెండు నమూనాల సారాంశం 

ఉత్తరం - దక్షిణం - తూర్పు - పడమర దిక్కులలో సింహద్వారములు గల గృహ నమూనాలు ఒక్కో 
దిక్కుకు మూడు రకాల కొలతల్లో ఇవ్వబడినవి. మీ Go అవకాశాలకు అనుగుణంగా ప్రతి గదుల కొలతలను 
సవరించుకొని గృహాన్ని నిర్మించుకోవచ్చు. 

వెడల్పు తక్కువగా ఉండి పాడవు అధికంగా ఉన్న స్థలంలో ప్రక్కగదుల నిర్మాణానికి అవకాశముండదు. 


వారు వరునగా మూడు గాని, నాలుగు గాని గదులు వచ్చునట్లుగా గృహాన్ని నిర్మించుకోవచ్చు. అటువంటి 
గృహాలకు నమూనాలు వివరించడమైనది. 


న eed పై బాత్‌రూం - [==] 
a | 
=| | వ 
= L | 
= ఆక ” 

2 (| 

యం కష్ణ om స్గపం po Ty re 
= 


వీధి పారు దాటిన మరియు దాటని గృహాల నమూనాలు 


వీధి వీధి 
గృవాం గృహం 
మము. కా 
ఏదిక్కుల కయినా ఈ విధంగా వర్తించును. 
వీధి 


* 


గృహం || గృహం || గృహం గృహం || గృహం 


% గృహాల పారుదప్పిన ఇల్లు 

గృహాల దక్షిణ పడమర దిక్కుల్లో వీధులు కలిగినపుడు 
ఈ విధంగా ప్రక్కగృవాల పారుదప్పి గృహాలు నిర్మించరాదు. ఉత్తరం తూర్పు 
దిక్కుల్లో వీధులు కలిగినప్పుడు మాత్రం పారుదప్పి నిర్మించినా దోషం లేదు. 


ఇల్లు కట్టిచూడు..... 
గృహాన్ని నిర్మించదలచిన మీరు టెన్షన్స్‌ పడకుండా తీసుకోవాల్సిన 
ఈ జాగ్రత్తలు పాటిస్తే గృహనిర్మాణం సులభతరం అవుతుంది. 

మీరు నిద్మించదలచిన గృహం మీ పేరుకు ఫలానా ay సింహద్వారముండాలి. ఫలానా దిక్కు. 
'రోడ్డుగల స్థలం మాత్రమే కొనాలి అనే నియమాల్ని వదిలేయండి. OR దిక్కులు, అన్ని దిక్కుల HOO 
ద్వారాలు అందరికి ఉపయోగిస్తాయి 
ఏ దిక్కున గృహం నిర్మించాలన్నా మీరు చూసుకోవాళ్సింది అర్థిక వనరులు. కనీన అవనరాలైన 
నీరు, బద్భుత్‌ రాకపోకల BSB కలిగి కొంతదూరం అయినా BAAS ఖరీదులో స్థలం కనండి. 
స్థలం డాక్యుమెంట్ల జాగ్రత్తగా పరిశీలించండి లింక్‌ డాక్యుమెంట్లు మరియు ఆస్తివాటాదారులందరి 
అనుమతి సంతకాలు తీసుకోవడం మర్చిపోవద్దు. పట్టా స్థలాలా లేక డిఫారం వట్టాలా మరియు 
మైనర్‌ ప్రావర్జీయా అను అంశాలపై లీగల్‌ అడ్రైజ్‌ తీసుకోండి. 
మీరు నిర్మించ దలచుకున్న గృహంలో వనతులు ముఖ్యంగాని. ఆధునిక అలంకరణలు, ఆర్భాటాలకు 
పోయి అవ్వలుచేసి గృహాన్ని నిర్మించిన చేసిన అవ్వలు తీర్వటకు మానసిక అశాంతి ప్రారంభ 
మవుతుంది 
గృహనిర్మాణ భాధ్యతల్ని పూర్తిగా Oph లేదా తాపీమేస్త్రీలకు అప్పగించకండి. మీరుగాని లేక మీ 
'న్వంతమనుష్ముల పర్యవేక్షణలో ఉండడం చాలా ముఖ్యం. తక్కువ ఖర్చతో మీ గృహాన్ని పూర్తిచేయగలం 
అని మిమ్మల్ని ప్రలోభపెట్టి వారిచ్చిన బడ్జెట్‌ రెట్టింపు చేయువారి నుండి మీరు చాలా జాగ్రత్తగా 
వ్యవహరించాలి. 
గృహనిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్‌ ఇటుక, స్టీల్‌ సిమెంట్‌: టేకు. ఎలక్టికల్‌, ప్లంబింగ్‌, 
శానిటరీ ఐటమ్మ్‌కు అయ్యే ఖర్నపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. వాటి కొనుగోలు అప్పు లేక 
ROMO పద్దతిలో చెల్లింపులకు దూరంగా ఉండుట చాలామంచిది. 
మీ పని ప్రారంభించిన మేస్త్రీలకుగాని, ఇతర SHLOMO ఎక్కువ మొత్తాల్లో అడ్వాన్స్‌ ఇవ్వకండి. 
wenn ఎక్కువ మొత్తంలో తీసుకున్నవారు మీ పనులను పూర్తిచేయకుండానే ముమ్మన్ని SEBO 
తిన్నన్ష్‌కు గురిచేస్తారు. గృహ నిర్మాణం కాంట్రాక్ట్‌ ఇచ్చే విషయంలో మీకు కావలసిన, మీకు వారు 
చేయవలసిన అన్ని వనుల వివరాలు వారి వద్దనే బ్రాతపూర్వకంగా తీసుకోండి. ప్రతి విషయంలో 
క్వాలిటీ, క్వాంటిటీలపై మీకు తప్పనినరిగా అవగావాన అవసరం. 
ప్రస్తుత కాలంలో పోటీతత్వ వ్యాపారం వల్ల కొన్ని మెటీరియల్‌ కొన్ని కొన్ని చోట్ల చౌకగా దొరుకుతాయి. 
ముందుగా వాటి వివరాలు సేకరించుటకు కాలం వెచ్చించండి. అంతేగాని అవగాహన లేకుండా 
అనవసరంగా ధనం మాత్రం వెచ్చించకండి. 
గృహం ఫినిషింగ్‌ స్థాయికి వచ్చినపుడు మీ అభిరుచులకి. అయ్యే ఖర్చలకి, మీ అర్థిక స్థితిని నరిచూను. 
కోండి. నులభవద్ధతులతో తక్కువ ఖర్చుతో మీ ఇల్లు అందంగా నిర్మించుకొనే BAK పాటించండి. 
ముఖ్యంగా “ఇంటిని GAD ఇల్లాలిని చూడాలా అనే సామెత నత్యం. కావున గృహ నిర్మాణాన్ని మీ 
ఇల్లాలి అభిరుచులకు వదలడం మీకెంతో శ్రేయోదాయకం. 


జై విషయాలన్నీమీ అందరికి తెలియనిది కావు కాని ఆవసరమైనభ్రుడు మాత్రం ఇని 
'గుర్హుకురావ్ర ఒకసారి గుర్తుచేయడంలో తప్పులేదు కదా? 


o 


అస్తాలజి - న్యూమరాలజి |" 
 అస్త్రాలజి మరియు న్యూమరాలజి సమ్మేళనంతో పాందు ఫలితాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. 
“BROAD వాస్తు” మనిషి జీవితంపై సంపూర్ణంగా బుజువవుతుంది. 
మీ వుట్టిన తేది - సమయం - ఊరు - పూర్తిపేరు మరియు ఎక్కువగా పిలిచే పేరు - వయన్సు 
వివరాలు దీనికి అవనరమైన అంశాలు. 
వివాహం, వ్యాపారం మరియు ఏదైనా శుభకార్యములకు ముహూర్తం కన్నా ముఖ్యంగా పేరుకు 
గల గ్రహబలం నత్చలితాలు గలిగిస్తాయి. అలా లేకుంటే ప్రారంభంలోనే వైఫల్యాలు కలిగి మానసిక 
చికాకులు ఎదుర్కొనాలి. 
పేరు బలం అంటే పేరు యొక్క ప్రధమ అక్షరమో లేక పేరులో వున్న మొత్తం అక్షరాల సంఖ్యలను. 
పరిగణించడం కాదు. మొత్తం పేరు లేక పిలిచే పేరు నందలి ప్రతి అక్షరంపై కలుగు గ్రహబలాల్ని 
పరిగణించి ఫలితాలు నిర్ధారించవలెను. 
పేరు మార్దంటే ప్రన్తుతం ఉన్న పేరుకు దీర్ణాలు - వత్తులు కల్పించుట కాదు. పేరులో ఉచ్చారణా 
శబ్దం పూర్తిగా మార్చు కలగవలిను. కావున పేరుకు ముందు లేక వెనుక కొత్త శబ్దం కలిసి 
జాతకంలో మీకు నత్సలితాలు ఇచ్చు గ్రహం యొక్క బలంతో పేరు మాగ్చవలిను. 
పూర్తి పేరు లేక పిలిచే పేరులోని గ్రహబలం మీ జాతకంలో యోగాన్నిచ్చు గ్రహానికి నరివడిన 
విశేష శుభఫలితాలు కలిగించును. అలాకాకున్న దోష ఫలితాలు కలిగించును. కావున మీకు 
'యోగవంతమైన గ్రహబలం కలుగు పేరుతో మార్పులు చేసుకున్న అభివృద్ధి కలుగును. దీనికి 
మీ జాతకాన్ని సంపూర్ణంగా వరిశీలించి నిర్ణయించవలసి వుండును. 


నవరత్నాల ప్రభావం 
శిశువు శిరన్ము భూమిపై ఉదయించే నమయంలో అతి నున్నికమైన మాడుపై ప్రసరించే 
గ్రహాలలోని శక్తి మరియు ఆ జీవి యొక్క పూర్వ వుణ్యబలం జీవితాంతం వారిని ప్రభావితం 
తాతకరీత్యా మీపై అనుకూల ప్రభావం చూపు గ్రహం యొక్క రత్సధారణ వలన మరియు, ఆ 
గ్రహము యొక్క అధిష్టాన దేవతలను పూజించుట వలన మీరు యోగవంతులు కావచ్చు (మీ 
జాతకంలో కలిగిన యోగాల పరిధిలో మాత్రమే) 
మీకు ఏ నమన ఉందో జాతకరీత్యా దానికి కారణమైన గ్రహం యొక్క రత్శర్నధరించి ఆ 
గ్రహంయొక్క అధిష్టాన దేవతలను ప్రార్థించిన సమస్యలకు నివారణ లభించును. (మీకు 
జరుగుచున్న దశల ప్రభావ ఫలితాల పరిధిలో మాత్రమే) 
నవరత్నాలు ఆయా గ్రహాల అయస్కాంత తరంగాల శక్తి ద్వారా మీ మనస్సుపై పనిచేసి మీ చేత 
శుభఫలితాలు కలిగించు క్రియల్సుచేయుటకు ప్రేరేపిస్తాయి. 
మీకు శుభత్వం కలిగించు రత్నాల నిర్ధారణ అతికీలకమైనది మరియు అతి క్లిష్టమైనది. జ్యోతిష, 
సంఖ్యా శాస్త్ర పరిశోధనా అనుభవం కలిగినవారే మీకు సరియైన రత్నాన్ని నిర్ధారించగలరు. మీ 
నమన్యల పరిష్కారానికి మీరు సవరించుకోవాల్డింది "గ్రహవాన్తునే కాని గృహవాన్తును" కాదు. 


పాఠకురి సౌలభ్యం కొరకు 
వివిధ ప్రాంతాల్లో వాడుకలో వున్న 
కొలతల వివరములు 
అంకణాలు: 
ఒక అంకణమనగా. 
72 చదరవు అడుగులు 
గజాలు: 
ఒక గజమనగా 
9 చదరవు అడుగులు 
Pow: 
ఒక గ్రౌండు అనగా 
2.400 చదరపు అడుగులు 
సెంటు. 
ఒక సెంటు అనగా 
432 చదరవు అడుగులు 
(6 అంకణాలు) 
ఒక అంకానికి 8 గతాలు 
40 అంకణాలు ౫ 8 = 320 గణాలు 
320 గతాలు + 8 = 40 అంకణాలు 
ఒక (Poth అనగా 33. 1/3 అంకణాలు 
2666 గతాలు 


ఇ 


నమూనా : 1 


30 అంకణాల స్థలంలో 16 అంకణాల కట్టుబడి గృహం 


ణః 


LI బెడ్‌రూం 


Fie A 
a : 


బ్రాయంగ్‌ ro |] BE tro || 


ఉత్తరం వీధి గల గృహం 


నమూనా : 2 
87 అంకణాల స్థలంలో 17 అంకణాల కట్టుబడి గృహం 


నమూనా : 3౯ 
28 అంకణాల స్థలంలో 15 అంకణాల కట్టుబడి గృహం 


నమూనా : 4 


46 అంకణాల స్థలంలో 24 అంకణాల కట్టుబడి గృహం 
«0, 


Lie] 


నమూనా : 5 
80 అంకణాల స్థలంలో 14 అంకణాల కట్టుబడి గృహం 


sO, 


నమూనా : 6 


23 అంకణాల స్థలంలో 9 అంకణాల కట్టుబడి గృహం 


దక్షిథం వీధి గల గృహం 


ee | 


నమూనా : 8 
20 అంకణాల స్థలంలో 8 అంకణాల కట్టుబడి గృహం 


ECA 


=. గేటు గేటు 
SH 


తూర్పు వీధి గల గృహం 


4 


నమూనా : 9 
19 అంకణాల స్థలంలో 8 అంకణాల కట్టుబడి గృహం 


తూర్పు వీధి గల గృహం 


నమూనా : 10 ప్‌ 
22 అంకణాల స్థలంలో 9 అంకణాల కట్టుబడి గృహం 


పడమర వీధి గల గృహం 


నమూనా : 11 
37 అంకణాల స్థలంలో 17 అంకణాల కట్టుబడి గృహం 


O as Tas 


నమూనా : 12 


39 అంకణాల స్థలంలో 19 అంకణాల కట్టుబడి గృహ్య. 


